] రువాడ -520- 013. 


boats త్‌ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ ధక్షిణామూర్తి స్తోత్రమ్‌ .2. - భాలార్థముతో - 


||0. ఉపాసకానాం యదుపాసనీయం 
ఉపాత్తవాసం వటశాఖిమూలి 
తద్దామ దాక్షిణ్య జుషా స్వమూర్త్యా 
జాగర్తు చిత్తే మమ బోధరూపమ్‌॥। 


ఉపాసకులకు ఉవాసింపదగినది, మర్రి చెట్టు (క్రింద నివసించునది, జ్ఞానరూప 
మైనది అగు తేజస్సు దయామయమైన తన రూపముతో నా హృదయమునందు 
వెలుగొందుగాక! 


02. అద్రాక్షమక్షైణ దయానిదానం 
ఆచార్యమాద్యం వటమూలభాగే! 
తనన మందస్మిత భూషితేన 
మహర్షిలోకస్య తమో నుదన్నమ్‌॥ 
క్షీణించని దయ కలవాడై మర్రిచెట్టు క్రింద కూర్చుని చిరునవ్వు లొలుకు 


మౌనముతొ మహర్షుల అజ్ఞానాంధకారమును పారద్రోలుచున్న ఆది. గురువుని 
దర్శించితిని. 


03. విద్రావితాశేష తమోగణన 
ము[దావిశేషేణ ముహుర్శునీనామ్‌ 
నిరస్య మాయాం దయయా విధత్తే 


Kiron Type Institute 


దని మహాంస్తత్వ మసీతిబోధమ్‌॥। 


+ అనంతములైన అజ్ఞానములను తొలగించు జ్ఞానముద్రతో దక్షిణామూర్తి మునుల 
|| యొక్క మోహమును పోగొట్టి దయతో * తత్త్వమసి ” అని బోధించు చున్నాడు. 


04. అవారకారుణ్య సుధాతరంగైః 
అపాంగపాతై రవలోకయంతమ్‌। 
కఠోరసంసార నిదాఘతవాన్‌ 
మునీనహం నౌమి గురుం గురూణామ్‌॥ 
కఠోర సంసారమనే మండుటెండలో తపించుచున్న మునులను అంతులేని 


కరుణామృత తరంగములైన కటాక్షములతో సేదదీర్చుచున్నవాడు, గురువులకే గురువైన 
వాడు అగు దక్షిణామూర్తిని నేను నమస్మరించుచున్నాను. 


05. మమాద్యదేవో వటమూలవాసీ 
కృపావిశేషాత్‌ కృతసన్నిధానః। 
ఓంకారరూపా ముపదిశ్య విద్యామ్‌ 
ఆవిద్యకద్వాన్‌ తమపాకరోతు॥ 


మర్రిచెట్టు క్రింద నివసించు దక్షిణామూర్తి కరుణతో దరిచేరినవాడై నాకు ఇప్పుడే 
ఓంకారరూపమైన విద్యనుపదేశించి అజ్ఞానాంధకారమును తొలగించుగాక. 


Kiron Type Institute 


ముకాకలాపైరివ బద్దమూర్తిమ్‌। 
ఆలోకయే దేశిక మప్రమేయం 
అనాద్యవిద్యా తిమిరప్రభాతమ్‌॥ 


చంద్రకళలతో నిర్మించనట్లున్న శరీరము కలవాడు, ముత్యాలరాశులతో చేయబడి 
నట్లున్న ఆకారముకలవాడు, అనాదియైన అజ్ఞానాంధకారమును తొలగించువాడు అగు 
అద్వితీయుడైన గురువును చూచుచుంటిని. 


07. స్వదక్షజానుస్థిత తాకా రం 
పాదోదరాలంకృత యోగపట్టమ్‌। 
పస్మ తెరాహిత పాదమంగే 

('ప్రణామీ. దెవం (ప్రణిథానవంతమ్‌॥ 


తన కుడిమోకాలుపై ఎడమకాలునుంచినవాడు, పాదమధ్యమున యోగపట్టము 
కలవాడు, ధ్యానసమయమునందు తొడపైకి జారిన పాదము కలవాడు, ధ్యాన 
నిమగ్నుడగు దక్షిణామూర్తిని న 


తత్స్వార్థమంతే వసతామృషీణా 
యువాపి యః సన్ను పదేెష్టుము? ప్రై! 
పణామి తం ప్రాక్తనపుణ్యజాలైః 
ఆచార్యమాశ్చర్య గుణాధివాసమ్‌॥ 


యువకుడైననూ, ఎ దక్షిణామూర్తి తన వద్దకు చేరిన మునులకు తత్త్వమును 
ఉపదేశించుటకు . ఆశ్చర్యకరము లైన ఆ కల అట్టి ఆచార్యుని నా 
పూర్వపుణ్యములబే నమస్మరించుచున్నాను. 


Kiron Type Institute 


. ఏకేన ముద్రాం పరశుం కరేణ 
కరేణ చాన్యెన మృగం దధానః। 
స్వజానువిన్యస్త కరః పురస్తాత్‌ 
ఆచార్యచూడా మణిరావిరస్తు! 


ఒకచేతితో జ్ఞానముద్రను, వేరొక చేతితో గొడ్డలిని, ఇంకొక చేతితో లేడిని ధరించి 
నాల్దవ చేతిని మోకాలుపై నుంచిన ఆచార్య చూడామణియగు దక్షిణామూర్తి నా ఎదుట 
ప్రత్యక్షమగుగాక. 


10. ఆలేపవంతం మదనాంగభూత్యా 


శార్జూలకృత్త్యా పరిధానవంతమ్‌। 
ఆలోకయే కంచన దేశికేంద్రం 
అజ్ఞానవారా కరబాడబాగ్నిమ్‌॥ 


మన్మథుని దహించిన బూడిదను పూసుకొన్నవాడు, పెద్దపులితోలు కట్టుకున్నవాడు, 
అజ్ఞాన సముద్రమును శుష్మింపచేయు బడబాగ్ని వంటివాడు అగు గురువర్యుని దర్శించు 
కొనుచున్నాను. 


11. చారుస్మితం సోమకలావతంసం 
వీణాధరం వ్యక్త జటాకలాపమ్‌। 
ఉపాసతే కేచన యోగినస్తామ్‌ 
ఉపాత్తనాదానుభవ ప్రమోదమ్‌॥ 


Kiron Type Institute 


అందమైన చిరునవ్వు కలవాడవు, చంద్రకళను తలపై ధరించినవాడవు, ఎతు 
పట్టుకున్నవాడవు, జటాజూటము కలవాడవు, నాదము ననుభవించుచూ ఆనందించు 
చున్నవాడవు అగు నిన్ను కొందరు యోగులు ఉపాసించుచున్నారు. 


12. ఉపాసతే యం మునయః శుకాద్యా 
నిరాశిషో నిర్మ మతాధివాసాః। 
తం దక్షిణామూర్తి తనుం మహెశం 
ఉపాస్మహే మోహ మహోర్తిశానైై॥ 
శుకుడు మొదలగు మునులు ఆశలను వీడి మమకారమును వదలి ఉపాసించుచున్న 


దక్షిణామూర్తి స్వరూపుడైన పరమేశ్వరుని, అజ్ఞానమనే మహాదుఃఖము నశించుటకై 
ధ్యానించుచున్నాను. 


. కాన్యా నిందిత కుందకందల 
వపుర్‌ న్యగ్రోధ మూలె వసన్‌। 
కారుణ్యామృత వారిభిర్‌ ముని- 


-జనం సంభావ యస్స్వీక్తితైః॥ 


తెల్లని మల్లి పువ్వుల కంటే అధికమైన కాంతితో (ప్రకాశించు శరీరము కలవాడు, 
మర్రిచెట్టుక్రింద ఉన్నవాడు, కరుణా సముద్రుడు, తనచూపులచే మునులను ఆదరించు 
చున్నవాడు, 


Kiron Type Institute 


/ 14. మోహధ్వాంత విభేదనం 

|, విరచయన్‌ బోధేన తత్తాదృశా। 

దేవస్తత్వమసీతి బోధయతు మాం 

ముద్రావతా వాణినా॥ 

ఉపదేశముచే మునుల యొక్క అజ్ఞానాంధకారమును భేదించుచున్నవాడు అగు 


దక్షిణామూర్తి జ్ఞానముద్రను ధరించిన తనచేతితో నాకు “ తత్త్వమసి ” అను మహా 
వాక్యార్ధమును బోధించుగాక! 


15. అగౌరగాకై రలలాటనెతైః 


అశానవేషై రభుజంగభూ షై 
అబోధముదై రనపాస్తనిదైః 
అపూర్ణకామై రమరైరలం నః॥। 


తెల్లని శరీరములు లేనివారు, నుదుటి యందు మూడవకన్న్సులేనివారు, శాంతమైన 
సము" లనీశారు, సర్వ్పాభరణములు లేనివారు, సిద్రను జయించలేనివారు, కామ 
పరిపూర్ణతలేనివారు (దక్షిణామూర్తి కంటే ఇతరులు) అగు దేవతలతో మాకు పని 
లేదు. 


16. దైవతాని కతి సన్తి చావనౌ 
నైవ తాని మనసో మతాని మె; 


Kiron Type Institute 


| దక్షిణాభిముఖ మేవ దైవతమ్‌। 
_ భూమిపై ఎంతమంది దేవతలు లేరు? వారు నా మనస్సుకు నచ్చినవారు కారు. 


మందమతులను సైతం అనుగ్రహించు దీక్షకలవాడు, దక్షిణ దిక్కువైపున్న ముఖము 
కలవాడు అగు దక్షిణామూర్తియే దైవము. 


17. ముదితాయ ముగ్గ శశినావతంసినే 
భసితావలేప రమణియమూర్తయే। 
జగదింద్రజాల రచనాపటీయసే 
హూం నమోస్తు వటమూలవాసపినే।। 


ఆనందస్వరూపుడు, తలపై బాలచంద్రుని ధరించినవాడు, భస్మముపూసుకొన్న 
సుందర శరీరము కలవాడు, ప్రపంచమనే ఇంద్రజాలమును ప్రదర్శించుటలో సమర్హుడు, 
మర్రిచెట్టుకింద ఉన్నవాడు అగు తేజోమూర్తికి నమస్కారము. 


18. వ్యాలంభిసీభిః పరితో జటాభిః 
కలావశేషేణ కలాధరేణ। 
పశ్యల్లలాటేన ముఖీందునాచ 
ప్రకాశశి చెతసి నిర్మలానామ్‌॥ 


ఓ దక్షిణామూర్తి! చుట్టూ వేలాడుచున్న జడలతో, ఒక్క చంద్రకళతో, మూడవ 
కంటితో, చంద్రుని వంటి ముఖముతో నీవు పుణ్యాత్ముల హృదయమునందు ప్రకాశించు 
చున్నావు. 


Kiron Type Institute 


| 19. ఉపాసకానాం త్వముమాసహాయః 

| పూర్ణ్లేందుభావం ప్రకటీకరోషి। 

యదద్య తే దర్శనమాత్రతో మే 

ద్రవత్యహో మానసచం[ద్రకాంతః॥। 

ఓ దక్షిణామూర్తి! నిన్ను ఉపాసించువారికి పార్వతితో కలసి పూర్ణచంద్రుని వలే 


కనబడుచున్నావు. కనుకనే శో మనస్సనే చం[ద్రకాంతశిల నీ దర్శన మాత్రముననే 
గా ద్రవించుచున్నది. 


20. యస్తే ప్రసన్నా మనుసందభాన్‌ 
మూర్తిం ముదా ముగ్గ శశాంకమౌళేః। 


ఐశ్వర్యమాయుర్‌ లభతే చ విద్యాం 

అన్తే చ వేదాన్త మహారహస్యమ్‌॥ 
అన్తే చ వేదాన్త మహారహస్యమ్‌॥ 
అన్తే చ వేదాన్త మహారహస్యమ్‌॥ 


ఓ దేవా! తలపై బాలచంద్రుని ధరించిన నీ ప్రసన్నమూర్తిని సంతోషముతో 
ధ్యానించువారికి ఐశ్వర్యము, దీర్హాయువు, జ్ఞానము లభించి చివరిగా వేదాంత 
రహస్యము సిద్ధించును. 


Kiron Type Institute 


Sw 


anny 


MMe ౧౧ 


9౧9 
వళ ర 


Kiron Type Institute 


6 గ గ 3 


౧ మనవి.-944 044 9650,1994 9941430) 7 


రు 
+ 
= 
= 
అ 
లి 
b= 
రు 
క్‌ 
[ల 
= 
క్‌ 
జ్‌ 


